అథ సప్తదశో%ధాశయః 
సివుని దశావతారములు 


శృణ్వధో గిరిశ స్యాద్యావతారాన్‌ దశసంఖ్యకాన్‌ | మహాకాలముఖాన్‌ 
భక్షోపాసనాకాందసేవితాన్‌ || 1 


తతాద్యో హి మహాకాలో భుక్తి ముకి ప్రదస్సతామ్‌ | శక్తిస్త తమహాకాలీ 
భశిశిక్తేష్సితఫలప్రదా || 2 


తారనామా ద్వితీయశ్చ తారా శక్తి స్తథైవ సా | భుక్తిముక్తి ప్రదౌ చోభా 
స్వసేవక సుఖప్రదౌ || 3 


భువనేశో హి బాలాహ్వస్తుతీయః పరికీర్తితః | భువనేశీ శివా తత 
బాలాహ్వా సుఖదా సతామ్‌ || 4 


గీవిద్వేశషోడశాహ్వగ్సీవిదా$ షోడశీ శివా | చతుర్గో భక్త సుఖదో భుక్తి 
ముక్తి ఫలప్రదః || 5 


పంచమో భైరవః ఖ్యాత స్సర్వదా భక్తకామదః | భైరవి గిరిజా తత 
సదువపాసక కామదా || 6 


ఛిన్నమస్తకనామాసాౌ శివష్టష్టః ప్రకీర్తితః | భక్త కామటప్రదా దైవ గిరజా 
ధథిన్నమస్తకా || 7 


ఉపాసనాకాండదాారా సేవింపబడే, మహాకాల మొదలగు పది శివుని 
అవతారములను గూర్చి ఇపుడు భక్తితో వినుము (1). 
సతురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చే మహాకాలావతారము వాటిలో 
మొదటిది. అపుడు శక్తి మహాకాలియై భకులకు ఫలములనిచ్చి 
కోర్కెలనీడేర్చును (2). 'తార' అను అవతారము రెండవది. 
దానియందు శక్తి 'తారా యనబడును. విరిదరు తమ సేవకులకు 
భుక్తిని ముక్తిని, సుఖమును ఇచ్చెదరు (3). బాలభువనేశుడు 
మూడవ అవతారము. ఆ అవతారములో పార్వతి 
బాలభువనేశ్వరియై సత్పురుషులకు సుఖమునిచ్చును (4). 
భకులకు భుక్తిని, ముక్తిని, సుఖమును, ఫలమును ఇచ్చే షోడశ 


వీవిద్యోశుడు నాభివ అవతారము. దానిలో పార్వతి షోడశీ 
వీవిద్యాదేవి యగును (5). సర్వకాలములలో భక్తుల కోర్కెల 
నీడేరు భైరవుడు ప్రసిదిగాంచిన అయిదవ అవతారము. 
దానియందు పార్వతి ఖైరవియై మంచి ఉపాసకుల 
కోర్కెలనీడేర్పును (6). శివుని ఆరవ అవతారమునకు 
ఛిన్నమస్తకుడని పేరు. గిరిజాదేవి ఛిన్నమస్తకయి భక్తుల కోర్కెల 
నీడేర్చును (7). 


ధూమవాన్‌ సప్త్రమశ్శంభుస్సృుర్వకామఫలప్రదః | ధూమవతీ శివా 
తత సదువాసక కామదా || 8 


సివావతారస్సుఖదో హ్యష్టమో బగలాముఖః | శక్తిస్తత మహానందా 
విఖ్యాతా బగలాముఖీ || 9 


నివావతారో మాతంగో నవమః పరికీర్తితః | మాతంగీ తతత శర్వాణీ 
సర్వకామఫలప్రదా || 10 


దశమః కమలశ్శంభు ర్వుక్తి ముక్తి ఫల[పదః | కమలా గిరిజా తత 
స్వభక్తపరిపాలినీ || 11 


ఏతే దశమితాశ్చెవా అవతారాస్సుఖ[పదాః || భుక్తి ముక్తి ప్రదాశ్రైవ 
భక్తానాం సర్వదాస్పతామె || 12 


ఏతే దశావతారా హి శంకరస్య మహాత్మనః | నానాసుఖ(పదా నిత్యం 
సవతాం నిర్వికారతః || 13 


ఏతదశావతారాణాం మాహాత్మ్యం వర్ణితం మునే | సర్వకామప్రదం 
జయం తం|తశా।స్తాది గర్పితమ్‌ || 14 


సర్వకామనలనీడేర్చి ఫలములనిచ్చే ధూమవంతుడు శివుని ఏడవ 
అవతారము. ఆ అవతారములో పార్వతి ధూమావతియి 
సతురుషులగు ఉపాసకుల కోర్కెలనీడేరుును (8). 
సుఖమునిచ్చు బగలాముఖుడు ఎనిమిదవ శివావతారము. దానిలో 
శక్తి మహానందా, బగలాముఖీ యను పేర్లతో ఖ్యాతిని పొందును (9). 
తొమ్మిదవ శివావతారము మాతంగుడు. దానిలో పార్వతి 


మాతంగియై సర్వకామనల నీడేర్చును (10). భుక్తిని ముక్తిని ఇచ్చే 
కమలుడు శంభుని పదియవ అవతారము. దానిలో పార్వతి 
కమలయి తన భకులను రక్షించును (11). ఈ పది 
నివావతారములు సతురుషులగు భకులకు సుఖమును, భుక్తిని, 
ముక్తిని, సర్వమును ఇచ్చును (12). మహాత్ముడగు శంకరుని ఈ 
పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము 
సేవించువారికి అనేక సుఖములు లభించును (13). ఓ మహరీ! 
తంత శాస్త్రము మొదలగు వాటియందు నిగూఢముగా నున్న ఈ 
పది అవతారముల మహిమను వర్సించితిని. ఈ వర్తన కోర్కెల 
నన్నిటిని ఈడేర్చునని యరుంగవతను (14). 


ఏతాసామపి శకినామదుతో మహిమా మునే | సర్వకామ(పదో జేయ 
స్తిం[తశా(స్తాది గర్పితః || 15 


శతుమారణకార్యాదౌ తత్తచ్చక్తిః పరా మతా | ఖలదండకరీ నిత్యం 
[బహ్మలతేజో వివర్సినీ || 16 


ఇత్వుక్తాస్తే మయా [బహ్మన్నవతారా మహేశితుః | సశక్తికా దశమితా 
మహాకాలముఖాశుభాః || 17 


శెవపర్వేషు సర్వేషు యోళధితే భక్తి తత్పరః | 
ఏతదాఖ్యానమమలం నో%తి శంభుప్రియో భశిశివేత్‌ || 18 


(బాహ్మణో [బబహ్మవర్చస్వీ క్షతైియో విజయీ భ*#:*#వేత్‌ | ధనాధిపో 
బా వైశ్య సాసాచూూదసుఖమవాప్ప్నుయాతీ || 19 


శాంకరం నిజధర్మగాశృణంతశ్చరితం త్వాదమ్‌ | 
సుభినస్సురిశేశుణ శివభక్తా భవంతు చ || 20 


ఇతి కీ శివమహాపురాణ శతరుదసంహితాయాం 
నివదశావతావతార వర్ణనం నామ సప్తదశో%ధాాయః (17). 


ఓ మహర్షి! తం|త శా।[స్తాదులలో నిగూఢముగా నున్న ఈ శక్తుల 
మహిమ అద్భుతము, కోర్కెలనన్నిటినీ ఈడేర్పునది అని 
తెలియవలెను (15). ఆ యాశకులు శతు సంహారము మొదలగు 


వాటిలో శేష్టఫలము నిచ్చుననియు, దుష్టులను శిక్షించి నిత్యము 
[బహ్మవర్చన్సును వృధ్ధి వొందించుననియు చెప్పబడినది (16). 

ఓ (బాహ్మణా! శక్తితో గూడినవి, శుభకరమైనవి అగు మహాకాలాది పది 
మహేశ రావతారములను నేను నీకు చెప్పితిని. (17). ఎవడైతే, 
భక్తి తతురుడై శెవపర్వదినములన్నిటి యందు ఈ పవిితమగు 

గాధను పరించునో, వాడు శంభునకు మిక్కిలి ప్రియుడగును (18). 

బాహ్మణుడు [బహ్మవర్పసుు గలవాడగును. క్షతియుడు 

వినయమును పొందును. వైశ్యుడు ధనాఢుుడగును. శూదుడు 

సుఖమును పొందును (19). శివభకులు తమ ధర్మమును పాటిస్తూ 

ఈ చరితమును వినుచున్నచో విశేషసుఖమును పాందెదరు. వారి 

భక్తి వర్ణిల్లును (20). 


ధీ శివ మహాపురాణములోని శతరుదసంహితయందు 
ఫ్‌వదశావతారవర్తనమనే పదిహేడవ అధ్యాయము ముగిసినది 
(17). 


